అథ చతుర్దశో%ధాశయః 
సోమనాథ జ్యోతిర్లింగము 
బుషయ ఊచుః | 


జ్యోతిషాం చైవ లింగానాం మాహాత్మ్యం కథయాధునా | ఉత్స్పతిం చ 
తథా తేషాం (బూహి సర్వం యథాశ్రుతమ్‌ || 1 


బుషులు ఇట్లు పలికిరి- 


జ్యోతిర్లింగముల మాహాత్మమును, మరియు వాటి పుట్టుకను 
సర్వమును నీవు విన్నదానికి అనురూపముగా ఇప్పుడు చెప్పుము 
(1). 


సూత ఉవాచ | 


శృణ్వంతు విప్రా వక్ష్యామి తన్మాహాత్య్యం జనిం తథా | సంక్షేపతో 
యథా బుద్ది సద్గురోశ్స మయా శుతమ్‌ || 2 


ఏతేషాం చైవ మాహాత్మ్యం వకుం వర్త శ#*తరపి | శక్యతే న 
ముని[(ేష్టాస్తథాపి కథయామి వః || 3 


సోమనాథశ్చ తేషాం వె ప్రథమః పరికీర్తితః | తన్మాహాత్ముం శృణు 
మున ప్రథమం సావధానతః || 4 


సప్త్రవింశన్మితాః కన్యా దక్షేణ చ మహాత్మనా | తేన చందమసే దత్తా 
అస్వాన్యాద్యా మునీశ్వరాః || 5 


చందం చ స్వామినం |పాప్య శోభమానా విశేషతః | చందోపి దైవ 
తాః [ప్రాప్య శోభ**తే స్మ నిరంతరమ్‌ || 6 


బామ ఇవ ఘణిరాలి. మణినో మామ చెవి. | ఎవరి బు. సమయే 
తస్య యజ్ఞాతం శూయతామితి || 7 


సర్వాస్వపి చ పత్నీషు రోహిణీ నామ యా స్మృతా | యథైకా సా 
పియా చాసీత్తథధానాా న కదాచన || 8 


అన్యాశ దుఃఖమాపన్నాః పితరం శరణం యయుః | గత్వా 
తసై*#:౫ చ యద్వుఃఖం తథా తాభిర్నివేదితమ్‌ || 9 


దక్షస్సు చ తథా శ్రుత్వా దుఃఖం చ పాప్త వాంస్తదా | సమాగత్య 
ద్విజాశ)ం[దం శాంత్యావోచద్వుచన్తదా || 10 


సూతుడిట్లు పలికెను- 


ఓ [బాహ్మణులారా! వాటి ఉత్పత్తి మాహాత్మ్యుములను నా బుదికి 
చేతనైనంతలో సంక్షేపముగా చెప్పెదను వినుడు. నేను 
సదురువునుండి వినియుంటిని (2). ఓ మహర్తులారా ! వీటి 
మాహాత్మ$మును చెప్పుటకు కొన్న వందల సంవత్సరముల 
కాలమైననూ సరిపడదు. అయిననూ మీకు చెప్పెదను (3). వారిలో 
మొదటివాడు నోమనాథుడని కీర్తించబడినాడు. ఓ మునీ! కావున 
ముందుగా ఆయన మాహాత్మమును శద్దగా వినుము (4). ఓ 
మహర్పులారా! మహాత్ముడగు దక్షుడు అశ్విని మొదలగు ఇరువది 
ఎడ్గురు కుమార్తెలను చందునికిచ్చి వివాహము చేసెను (5). వారు 
చందుని భర్తగా పొంది మిక్కిలి శోభిల్లరి. చందుడు కూడ వారిని 
పొంది సర్వకాలములలో శోభను కలిగియుండెను (6). 
బంగారమువలన మణికి, మణి వలన బంగారమునకు శోభ 
కలుగును గదా! ఆ సమయములో జరిగిన వృత్తాంతమును వినుడు 
(7). భార్యలందరిలో రోహిణి అను నామెపై చందునకు గల (పేమ 
ఎ కాలమునందైననూ ఆతనికి ఇతర భార్యలపై లేకుండెను (8). 
మిగిలిన భార్యలు దుఃఖితులై తండి వద్దకు వెళ్ళి ఆయనను 
శరణు పొంది తమ దుఃఖమును ఆయనతో విన్నవించుకొనిరి (9). 
అపుడు దక్షుడు ఆ వృత్తాంతమును విని దుఃఖీతుడాయిను. ఓ 
బాహ్మణులారా! అపుడాతడు చందుని వద్దకు వచ్చి శాంతి 
పూర్వకముగా నిటు పలికెను (10). 


దక్ష ఉవాచ | 


విమలే చ కులే త్వం హి సముత్పున్నః కలానిథే | ఆగితషు చ 
సర్వేషు న్యూనాధిక్వం కథం తవ || 11 


కృతం చెతత్కృతం తచ్చ న కర్తవ్యం త్వయా పునః | వర్తనం 
విషమత్వేన నరకప్రదమిరితమ్‌ || 12 


దక్షుడు ఇట్లు పలికెను- 


కళలకు నిధియగు ఓ చందా! పవ్మితమగు కులములో జన్మించిన 
నీకు నిన్ను ఆశయించిన వారి యెడల సమభావము గాక హెచ్చు 
తగ్గులు ఉండుటకు కారణమేమి? (11) జరిగినదేదో జరిగినది అదే 
తప్పును నీవ మరల చేయకుము. హెచ్చుతగ్గులను చూపుట 
నరకహేతువు అగునని పెదలు చెప్పెదరు (12). 


సూత ఉవాచ | 


దక్షశ్రెవం చ సంపార్య చంద జామాతరం స్వయమ్‌ | జగామ 
మందిరం స్వం వై నిశృయం పరమం గతః || 13 


చం[దో%పి వచనం తన్య న చకార విమోహితః | 
సివమాయాప్రభావేణ యయా సంమోహితం జగత్‌ || 14 


శుభం భావి యదా యస్య శుభం భవతి తస్య వై | అశుభం చ 
యదా భావి కథం తస్య శుభం భ#*వేత || 15 


చందోజపి బలవద్సావి వశాన్మేనే న తద్వచః | రోహిణ్యాం చ 
సమాసక్తో నాన్యాం మేనే కదాచన || 16 


తచుతాః పునరాగత్య స్వయం దుఃఖసమన్వితః | పార్థయామాస 
చందం స దక్షో దక్షస్సునీతితః || 17 


సూతుడు ఇట్లు పలికెను- 


దక్షుడు తన అల్లునితో స్వయముగా నిట్లు పలికి దృఢమగు 
నిశ్చయము గలవాడై తన ఇంటికి వెళ్లను (13). సర్వ జగత్తును 
మోహింపజేయు శివమాయచె అధికముగా మోహమును 
పొందియున్న చందుడు దక్షుని మాటలను లెక్క చయలేదు 
(14). ఎవని [ప్రారబ్బములో శుభము కలుగవలసియున్నదో, వానికి 
నిశ్చయముగా శుభము కలుగును. (పారబ్దములో అశుభము 


కలుగవలసి యున్నవానికి శుభము ఎట్లు కలుగును? (15) 
బలవంతమగు [ప్రారబ్బమునకు వశుడైయున్న చందుడు దక్షుని 
వచనములను లెక్క చేయలేదు. రోహిణియందు ఆసక్తి గల ఆతడు 
ఇతర భార్యలనందరినీ ఉపేక్షించెను (16). నీతి శ్మాస్తమునందు 
సమర్శుడగు ఆ దక్షుడు ఆ విషయమును విని దుఃఖముతో గూడిన 
వాడై మరల ఇచ్చి చందుని వేడుకొనెను (17). 


దక్ష ఉవాచ | 

శూయతాం చంద యతూూర్వం పార్డితో బహుధా మయా | 
న మానితం త్వయా యస్మాతస్మాత్త్వం చ క్షయీ భవ || 18 
దక్షుడు ఇట్లు పలికెను- 


ఓ చందా! వినుము. పూర్వము నేను నిన్ను పలువిధములుగా 
[పార్గించియుంటిని. అయిననూ, నీవు నన్ను లెక్క చేయలేదు. 
కావున నీవు క్షయము కలవాడవు కమ్ము (18). 


సూత ఉవాచ | 


ఇత్యుకే తేన చందో వై క్షయీ జాతః క్షణాదిహ | హాహాకారో 
మహానాసీతదేందా క్షీణతాం గతే || 19 


దేవర్షయస్తదా సర్వే కిం కార్యం హా కథం భ*#*వేత్‌ | ఇతి దుఃఖం 
సమాపన్నా విహ్వలా హ్యభవన్సుున || 20 


విజ్ఞాపితాశ చందదేణ సర్వే శక్రాదయస్సురాః | బుషయశ్చ 
వసిఖూద్యా బ్రహ్మాణం శరణం యయుః || 21 


గత్వాపి తు తదా [పప్రోచుస్తద్వూత్తం నిభఖిలం మునే | బహ్మణ 
బుషయా దేవా నత్వా నుత్వాతి విహ్వలాః || 22 


బహ్మాప తద్వచశుుతా$ విస్మయం పరమం య, | శివమాయాం 
సు[పశస్వ్య శావయంస్తానువాచ హ|| 23 


సూతుడు ఇట్లు పలికెను- 


దక్షుడు ఇట్లు పలికిన మరుక్షణములో చందుడు క్షయరోగి 
ఆయెను. అపుడు చం[దుడు క్షీణించగానే పెద్ద హాహాకారము 
చెలరేగెను (19). ఓ మునీ! అపుడు సమస్త దేవతలు మరియు 
బుషులు "ఎమి చయవలను? ఈ గండమునట్లు గడువవలెను?" 
అని కంగారు పడుతూ దుఃఖితులరి (20). చం[దునిచే 
(పార్థింపబడిన ఇందాది దెవతలందరు మరియు వసిహ్హైది 
బుషులు [బబహ్మను శరణు పొందిరి (21). ఓ మునీ! దేవతలు, 
బుషులు ఆ సమయములో మహాదుఃఖమును పొందినవారై 
[బహ్మవద్దకు వెళి ఆయనకు ప్రణమిల్లి స్తుతించి ఆ 
వృతాంతమునంతనూ చెప్పిరి (22). (బబహ్మ కూడా వారి 
వచనములను విని మిక్కిలి చకితుడ శివమాయను అధికముగా 
(ప్రశంసించి వారితో నిట్లు పలికెను (23). 


[బహూూవాచ | 


అహోకష్టం మహజ్ఞాతం సర్వలోకస్య దుఃఖదమ్‌ | చందదస్తు 
సర్వదా దుష్టో దక్షస్తు శప్రవానముమ్‌ || 24 


సర్వం ద్నూన చందదేణ కృతం కర్మాప్యనేకశః | 
శూయతామృషయా దేవాశృం[దకృత్యం పురాతనమ్‌ || 25 


బృహస్పతేగహం గత్వా తారా దున వై హృతా | తస్య భార్యాం 
పునశెెవ స దైత్వాన్‌ సముపస్టితః || 26 


సమాగితస్తదా దైత్వ్యాన్‌ యుద్దం దెవైెశు్వకార హ | మయాిణా 
నిషిదశ) తసైె#*౫ తారాం దదౌ శశి || 27 


తాం చ గర్పవతీం దృష్టా న గృహ్లోమీతి నోషబవీత్‌ | 
అస్మాభిర్వారితో జీవః కృచాంజ్జ[గాహ తాం తదా ||28 


యది గర్పం జహాతీహ గృహ్ల్హామిత్య బవీత్సునః | గర్చే మయా 
పునస్తత త్యాజితే మునిసత్తమాః || 29 


కస్యాయం చ పునరరృప్సోమస్వేతి చ సాబవీత్‌ | పశ్చాత్తేన 
గృహీతా సా మయా చ వారితేన వై || ౩౦ 


ఎవం విధాని చం[దస్య దుశ్చరిత్రాణ్యనేకశః | వర్యంతే కిం 
పునస్తాని నో%ోదాాపి కురుతే కథమ్‌ || 31 


యజాతం తతుసంజాతం నాన్యథా భవతి ధువమె | అతః 
పరముపాయం వో వక్ష్యామి శృణుతాదరాత్‌ || 32 


పభానకే శుభే క్షేతే వజేచుంందసుదైవతైః | శివమారాధయేత్తత్ర 
మృత్యుంజయవఐధానతః || 33 


నిధాయేశం పురస్తత చందస్తపతు నిత్యశః | పసన్నశ్న శివః పశ్చా 
దక్షయం తం కరిష్యతి || 34 


(బహ్మ ఇట్లు పలికెను- 


అయ్యో! సర్వపాణులకు దుఃఖమును కలిగించ పెద్ద కష్టము 
వచ్చినది. చందుడు సర్వకాలములలో దుష్టుడే. ఇపుడు వానిని 
దక్షుడు శపించినాడు (24). దుష్టుడగు చందదుడు అనెక 
పర్యాయములు ఇట్టి పనులను చేసియున్నాడు. వానిని పూర్తిగా 
దుష్షపవృిత్తి. ఓ బుషులారా! దేవతలారా! చందుడు పూర్వములో 
చేసిన పనిని గురించి వినుడు (25). ఆ దుష్టుడు బృహస్పతి 
ఇంటికి వెళి. ఆయన భార్యయగు తారను అపహరించి, అంతేగాక 
రాక్షసులనాశయించినాడు (26). అపుడా చందుడు రాక్షసుల 
ఆశయమును పొంది దేవతలతో యుదమును చేసినాడు. నేను, 
అ|తె మందలించగా ఆతడు తారను బృహస్పుతికి అప్పజెపినాడు 
(27). ఆమె గర్భవతియై యుండుటను గాంచి బృహస్పతి ఆమెను 
స్వీకరించుటకు నిరాకరించెను. మేము నచ్చుజెప్పిన తరువాత 
అతికష్టము మీద ఆమెను స్వీకరించాను (28). ఈమె గర్భమును 
విడిచిపెటినచో నేను స్వీకరించెదనని ఆయన పలికెను. ఓ 
మహర్తులారా! అపుడామె ఆ గర్భమును పరిత్యజించునట్లు నేను 
చేసితిని (29). 'ఈ గర్భము ఎవరిది?' అని ప్రశ్నించగా 
'చం[దునిది' అని ఆమె బదులు చెప్పెను. తరువాత నేను 
నచ్చుజెప్పగా ఆయన ఆమెను స్వీకరించాను (30). ఈ విధముగా 
చం[దుడు చేసిన తప్పుడు పనులు చాల గలవు. వాటిని వర్ణించి 
పయోజనమేమి గలదు? ఆతడు ఇప్పటికీ అటులనే 


(ప్రవర్తించుటకు కారణమేమి? (31). ఎది జరిగినా మన మంచికే. 
విధికి భిన్నముగా ఎదియూ ఘటిలదనుట నిశ్వయము. కావున 
మీకు గొప్ప ఉపాయమును చెప్పెదను. శద్దతో వినుడు (32). 
చంద్రుడు శుభకరమగు ప్రభాసకే[తమునకు దేవతలతో సహా వెళ్ళి 
అచట యథావిథిగా మృత్యుంజయ మంతమును జపిస్తూ శివుని 
ఆరాధించవలెను (33). అచట చందుడు తన ఎదుట 
శివలింగమును స్థాపించి నిత్యము తపస్సును చేయుగాక! శివుడు 
(ప్రసన్నుడై తరువాత ఆతని క్షయరోగమును నిర్మూలించగలడు 
(౨4). 


సూత ఉవాచ | 


ఇతి శుత్వా వచస్తస్య బహ్మణస్తే సురర్తయః | 
సంనివృత్యాయయునస్సుర్వే యత దక్షవిధూ తతః || 35 
గృహీత్వా తే తతశ్పం(దం దక్షం చాశ్వాస్య నిర్దరాః | ప్రభాసే 
బుషయశ్చ[కుస్తత గతాఃభిలాశ వై || 36 


ఆవాహ్య తిర వర్యాణి సరస్వత్వాదికాని చ | పార్దివేన తదా పూజాం 
మృత్యుంజయవిధానతః || 37 


తే దెవాశ తదా సర్వే బుషయో నిర్మలాశయాః | సాప్య చందం 
ప్రభాసే చ స్వం స్వం ధామ యయుర్హుుదా || 38 


చందదేణ చ తపస్తప్తం షణ్మాసం చ నిరంతరమ్‌ | మృత్యుంజయేన 
మం|।తేణ పూజితో వృషభధ్వజః || 39 


దశకోటిమితం మంతం సమావృత శశీ చ తమ్‌ | ధ్యాత్వా 
మృత్యుంజయం మంత తప్పా నిశ్వలమాననః || 40 


తం దృష్టా శంకరో దేవః పసన్నో%భూతతః ప్రభుః | ఆవిరూయ 
విధుం [ప్రాహ స్వభక్తం భక్తవత్సులః || 41 


సూతుడు ఇట్లు పలికెను- 


అపుడు ఆ సమస్త దేవతలు మరియు బముషులు ఆ [బబహ్మయిుక్క 
వచనములను విని, తరువాత దక్షుడు, చందుడు ఉన్న 
సలమునకు మరలి వచ్చిరి (35). తరువాత సకలదెవతలు 
మరియు బుషలు దక్షుని ఓదార్చి చందుని దోడ్కొని 
పభాసక్షేతమునకు వెళి అచట లింగమును స్పాపించిరి (36). 
వారు సరస్వతి మొదలగు (శేష్టనదులను ఆహ్వానించిరి. 
పార్టివలీంగమును న్రాపించి పూజించిరి. యథావిధిగా 
మృత్యుంజయమం[తమును పఠించిరి (37). అపుడా 
సకలదేవతలు మరియు పవి|తాంతః కరణులగు బుషులు 
చం[దుని ప్రభాసక్షేత్రములో నుంచి తమ తమ స్రానములకు 
ఆనందముతో వెళిరి (38). చందుడు ఆరు మాసములు 
నిరంతరమగు తపస్సును చేసెను. ఆతడు మృత్యుంజయ 
మంతముతో వృషభధ్వజుడగు శివుని పూజించెను (39). 
చందుడు మృత్యుంజయ మంతమును పదికోట్ల జపము చెసి 
నిశృులమగు మనస్సుతో శివుని ధ్యానించి సిరుడై యుండెను (40). 
అపుడాతనిని గాంచి భక్తవత్సలుడగు శంకరదెవుడు 
పసన్నుడాయెను. ఆ ప్రభుడు తన భకుడగు చందుని యెదుట 
ఆవిర్భవించి ఇట్లు పలికెను (41). 


శంకర ఉవాచ | 


వరం వృణీష్వ భదం తే మనసా యత్సుమీపష్సితమ్‌ | 
పసన్నో%హం శశిన్‌ సర్వం దాస్యే వరమనుత్తమమ్‌ || 42 


శంకరుడిట్లు పలికెను- 


ఓ చంద్రా! నీ మనస్సునకు నచ్చిన వరమును కోరుకొనుము. నీకు 
మంగళమగుగాక! నేను ప్రసన్నుడనైతిని. నీవు కోరిన 
(శేషవరములనన్నిటినీ ఈయగలను (42). 


చంద ఉవాచ! 


యది ప్రసన్నో దేవేశ కిమసాధ్యం భ**వేన్మమ | తథాపి మే 
శరీరస్వ క్షయం వారయ శంకర || 43 


క్షంతవ్యో మోోపరాధశ కల్యాణం కురు సర్వదా | ఇత్వుక్తే చ తదా 
తేన శివో వచన మబవీత్‌ || 44 


చం|దుడిట్లు పలికెను- 


ఓ దేవదేవా! నీవు పసన్నుడవైనచో, నాకు సాధ్యము కానిది ఏమి 
ఉండును? ఓ శంకరా! అయిననూ, నా శరీరముయొక్క 
క్ష్రయరోగమును నివారింప జేయుము (43). నా అపరాధమును 
మన్నించి నాకు సర్వకాలములయందు మంగళమును 
కలీగించుము. ఆతడిటు పలుకగా, అపుడు శివుడు ఇటు చెప్పెను 
(44). 


నీవ ఉవాచ | 


పక్షే చ క్షీయతాం చంద కలా తే చ దినే దినే | పునశ్చ వర్తతాం 
పక్షే సాకలా చ నిరంతరమ్‌ || 45 


ఫివుడు ఇట్లు పలికెను- 


ఓ చందా! నీ కళలు మాసములోని మొదటి పక్షములో దినమునకు 
ఒకటి చొప్పున తగ్గి మరల ఆ కళలు రెండవ పక్షములో 
పరుగుచుండును. ఇట్లు నిరంతరముగా జరుగుచుండును (45) 


సూత ఉవాచ! 


ఎవం సతి తదా దేవా హర్గనిరృరమానసాః | బుషయశ) తదా 
సర్వే సమాజగు(రుతం ద్విజాః || 46 


ఆగత్య చ తదా సర్వే చం[దాయాశిషమ।బువన్‌ | శివం నత్వా కరౌ 
బద్దా [పార్థయామాసురాదరాత || 47 
సూతుడు ఇట్లు పలికెను- 


ఓ (బాహ్మణులారా! ఇట్లు జరుగగా అపుడు దేవతలు ఆనందముతో 
నిండిన మనస్సు గలవారైరి. అపుడు వెంటనే బుషులందరు 
అచటకు విచ్చేసిరి (46). వారు అందరు అచటకు వచ్చి 


చందునకు ఆశీస్సులను పలికి, చేతులను జోడించి శివునకు 
నమస్కరించి ఆదరముతో [పార్దించిరి (47). 


దేవా ఊచుః | 


దేవ దేవ మహాదేవ పరమేశ నమోస్తు తే | ఉమయా సహితశ్శంభో 
స్వామిన్నత స్థిరో భవ || 48 


దేవతలు ఇట్లు పలికిరి- 


ఓ దేవ దేవా! మహాదేవా! పరమేశ్వరా! నీకు నమస్కారమగుగాక! ఓ 
శంభూ! నీవు పార్వతితో గూడి ఇచట స్టిరముగా నుండుము (48). 


సూత ఉవాచ | 


తతశ)ం[దైెణ సదృక్వా సంస్తుతశ్శంకరః పురా | నిరాకారశ్చ సాకారః 
పునశ్ర్రైవాభవత్‌ర్పుభుః || 49 


పసన్నశు స దేవానాం క్షేతమాహాత్మహేతవే | చందస్య 
యశ*#*#స త్మృత నామ్నా చందస్య శంకరః || 50 


నోమేశ్వరశ్ప నామ్నాసీద్విఖ్యాతో భువనతయే | 
క్షయకుష్టాదిరోగాణాం నాశకః పూజనాద్ది$జాః || 51 


ధనో%యం కృతకృతోో%యం మన్నామ్నా శంకరస్స్వ్వుాయమ్‌ 
సితశ) జగతాం నాధః పావయళ్షాగతీతలమ్‌ || 52 


తత్కుండం తెశ) త|తైవ సరై్వర్డేవెః పతిష్టితమ్‌ | శివేన (బహ్మణా 
తత హ్యవిభక్తం తు తతుునః || 53 


చందకుండం |పసిదంచ పృథివ్యాం పాపనాశనమ్‌ | తత స్నాతి 
నరో యస్సు సర్వైః పాపైః ప్రముచ్యతే || 54 


రోగాస్సుర్వే క్షయాద్యాశ హ్యసాధ్యా యే భవంతి వై | తే సర్వేచ 
క్షయం యాంతి షణ్మాసం స్నానమ్మాతతః || 55 


పభాసం చ పరిక్రమ; పృధివీక్రమసంభవమ్‌ | ఫలం ప్రాప్నోతి 
శుద్దాత్మా మృతస్స్వరే మహీయతే || 56 


సూతుడు ఇట్లు పలికెను- 


అపుడు చందుడు ముందుగా సాకారుని, ఆ తరువాత నిరాకరుడు 
అగు శంకరుని పవ్మితమగు భక్తితో చక్కగా స్తుతించెను. అపుడా 
శంకర ప్రభుడు దేవతలయందు ప్రసన్నుడై ఆ క్షేత్రమునకు 
మహిమను కలిగించు ఉద్దేశ్యముతో మరియు చందుని కీర్తిని 
విస్తరింపజేయుటకై అచట చందుని పేరుతో వెలిసెను (49, 50). 
ఓ (బాహ్మణులారా! ఆయన ముల్లోకములో నోమేశ్వరుడని ప్రసిధిని 
గాంచి పూజించువారలకు క్షయ, కుష్ట మొదలగు రోగములను 
పోగొట్టుచున్నాడు (51). జగన్నాధుడగు శంకరుడు ఎవని పేరుతో 
స్వయముగా వెలసి ముల్లోకములను పావనము చేయుచున్నాడో, 
అట్టి ఈ చందుడు ధన్యుడు మరియు కృతకృతుడు (52). 
దేవతలు అందరు కలిసి అచట చందకుండమును [ఏతిషంచిరి. 
శివుడు మరియు [బబహ్మ దానియందు విభేదము లేకుండగా 
సమానముగా వెలిసియున్నారు (53). భూముండలమునందు 
(పసిద్దిని గాంచి పాపములను పోగొస్పు ఆ చం[దదకుండమునందు 
స్నానమును చేయు మానవుడు పాపములన్నింటినుండి 
విముకుడగును (54). దానియందు ఆరు మాసములు స్నానమును 
చేసినచో, క్షయ మొదలగు మొండి, వ్యాధులన్నియు నశించును 
(55). పరిశుదమగు అంతఃకరణముతో ప్రభాసక్షేతమును 
చుటివచ్చిన మానవుడు భూమిని ప్రదక్షిణము చేసిన ఫలమును 
పొంది మరణించిన పిదప స్వరమునందు మహిమను గాంచును. 
(56). 


సోమలింగం నరో దృష్ట్వా సర్వపాపాత్‌ర్పముచ్యతే | లబ్దా ఫలం 
మనోభీష్టం మృతస్స్వగం సమీహతే || 57 


యద్యత్పులం సముద్రిశ కురుతే తీర్తముత్తమమ్‌ | 
తతత్పలమవామ్నోతెి సర్వథా నాత సంశయః | |58 


ఇతి తే బుషయో దేవాః ఫలం దృష్ట్వా తథావిధమ్‌ | ముదా శివం 
నమస్కృత్య గృహీత్వా చందమక్షయమ్‌ || 59 


పరికమ్య చ తత్తిర్తం (పశంసంతశృ తే యయుః | చందశ్చాపి 
స్వకీయం చ కార్యం చవే పురాతనమ్‌ || 60 


ఇతి సర్వస)మాఖ్యాతనోమేశస్వy సముదృవః | ఎవం సోమేశ్వరం 
లింగం సముత్పన్నం మునీశ్వరాః || 61 


యశ్సృణోతి తదుత్పత్తిం శ్రావయేద్వా పరాన్నరః | సర్వాన్‌ 
కామానవాప్పోతి సర్వపాపైః ప్రముచ్యతే || 62 


ఇతి వీ శివమహాపురాణ కోటిరుదసంహితాయం సోమనాథ 
జ్యోతిర్సింగోత్పుల్తి వర్ణనం నామ చతుర్తశో్కధ్యాయః (14). 


సోమలింగమును దర్శించిన మానవుడు సర్వపాపములనుండి 
విముక్తుడై మనోభీష్టములగు ఫలములన పొంది మరణించిన 
తరువాత స్వరమును పొందును (57). మానవుడు ఎయే 
ఫలములను గోరి ఈ ఉత్తమతిర్దమును దర్శించునో, ఆయా 
ఫలములను పొందుననుటలో సందేహము లేదు (58). ఆ 
విధముగా ఫలమునిచ్చే మహిమను గాంచి బుషులు మరియు 
దేవతలు ఆనందముతో శివునకు నమస్కరించి 
క్షయరోగవినిర్ముకుడైన చం[దుని దోడ్కొని (59). ఆ తీరమునకు 
(పదక్షిణమును చేసి దానిని కొనియాడుచు వెళ్ళిరి. చం[దుడు 
కూడ పూర్వము తాను చెసిన కర్తవ్యమును నౌరవేరుుట 
మొదలిడెను (60). ఓ మహర్తులారా! ఈ విధముగా 
సోమేశ్వరలింగము ఆవిరృవించిన వృత్తాంతమునంతనూ 
చప్పియుంటిని (61). ఎ మానవుడైతే దాని ఆవిరావమును గూరిి 
వినునో, లేదా ఇతరులకు వినిపించునో, అటివాడు 
కోర్కెలనన్నిటినీ పొంది సర్వపాపముల నుండి విముకుడగును 
(62). 


థీ శివమహాపురాణములోని కోటిరుద సంహితయందు 
సోమేశ్వరజ్యోతిర్లింగావిర్భావమును వరించే పదునాల్లవ 
అధ్యాయము ముగిసినది (14). 


